| రచయిత 
పరమహంస, వరివ్రాజకాచార్య, జగద్గురు 


శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి 


సర్వస్వామ్య సంకలితము 
ప్రతులు: 1000 
వెల :రు.30/ 


ప్రతులు లభించుచోటు 
ధర్మాధికారి మేనేజరు 
స్యయంసిద్ధ కాళీపీఠము లలితా పీఠము 
బి1- సి 40, 4వ లైను, లలితా నగర్‌, విశాఖపట్నం. 
రవీంద్రనగర్‌, గుంటూరు-522 006. ఫోన్‌ : 5531899 
ఫోన్‌ : 0863 - 2256666 -2231625. (0891) 2798712 
మేనేజరు 
సిద్ధేశ్వరీ పీఠము 
దత్తాత్రేయమఠం 
మౌనస్వామి ఆశ్రమం 


కుర్తాళం, తమిళనాడు. 
ఫోన్‌ : 04633 - 210707 


త —@ 


D.T.P. & Printed By 

Sri Sai Sree Printers 
Lakshmipuram 1st Line, 
Near Vijaya Towers 
Guntur - 522 007. 

Cell: 98482 32225. 


1 ప్రత్యంగిరా సాధన 


Sos 
RAs 


ప్రతంగిరా సాధన అత్యంత ప్రాచీనమైనది. ఈ దేవత అధర్వణ వేదంలో 
చాల శక్తిమంతమైనదిగా కనిపిస్తుంది. ఏ శత్రువు ఎంతటి ప్రయోగం చేసినా, 
దానిని నివారించటమే కాక తిరిగివెళ్లి పంపిన వానినే చంపివేసే లక్షణం ఈ 
విద్యలో ఉన్నది. ఆధర్వణ బుక్కులలో ఈ మండ్రదేవతకు కేవలం తేజస్సు 
మాత్రమే ఆకృతిగా-విద్యున్మయమైన మూర్తిగా చెప్పబడింది. చాలా మంత్రాలలో 
బ్రహ్మశక్తిగా అంటే తపశ్శక్తిగా వర్ణనలు కనిపిస్తున్నాయి. ఇందులోని 
బుజ్మంత్రాలను వివిధ ప్రయోజనాలకు ఉపయోగించటము కూడా ఉన్నది. 
జ్ఞాతాజ్ఞాత శత్రువులను నాశనం చేయటానికి మాత్రమే కాక, సర్వరోగ నివారిణిగా 
ఈ విద్య ప్రచారంలో ఉన్నది. 


తర్వాతి కాలంలో ఈ దేవతను సింహముఖం SOS PAIT Sols 
గ్రంథాలు వర్ణించినవి. సింహీం, సింహముఖీం-అని, సింహవాహన అని కొన్ని 
చోట్ల కనిపిస్తున్నది. వేదంలో మాత్రం పరకృత్యా నాశని, శత్రు సంహారిణి, 
రోగనివారిణియైన మహాశక్తిగా అభివర్ణితమైనది. ఈ బుక్కులలో చివరి భాగంలో 
కొన్ని అధిక పాఠాలు. 45 మాత్రమే మొదటివని తర్వాతవి కాలాంతరాన చేరినవని 
కొందరి అభిప్రాయం. 

భాగవతంలో కాశీరాజు శ్రీకృష్ణుని మీద అభిచారిక హోమం చేయించి 
కృత్యను ప్రయోగింప జేశాడు. అది ద్వారక మీదకు త్రోవ అంతా దహిస్తూ 
వెళ్ళింది. కృష్ణుడప్పుడు ద్వారకలో లేడు కాపలాగా ఉన్న సుదర్శన చక్రం ఆకృత్యను 
దహించి, అంతటితో ఊరుకోక కాశీకి వెళ్ళి పట్టణాన్ని దగ్ధం చేసింది. 12 
సంవత్సరాలు వారణాసి తగలబడుతూనేఉంది. తాత్కాలికంగా విశ్వనాధుడు 
మందర పర్వతం మీద తలదాచుకున్నాడట! కృత్యను దహించినందువల్ల కావచ్చు 
- ఒక ప్రత్యంగిరా మంత్రం - సుదర్శనాస్త్ర మంత్ర సంపుటితమైనది మంత్ర 
శాస్త్రంలో ఉన్నది. 


ప్రత్యంగిరా సాధన 2 


కన్నడ భారతంలో ఒక అద్భుతకథ ఉన్నది. పాండవులు వనవాసం 
చేస్తూ ఉండగా దుర్యోధనుడు కనకస్వామి అనే మాంత్రికుని పిలిపించి ఆభిచారిక 
హోమం చేయించాడు. ఆ మంత్ర వేత్త ఒక కృత్యను పుట్టించి పాండవులను 
చంపమని పంపించాడు. ఆ కృత్య వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పటికి యక్ష ప్రశ్నల 
ఘట్టం జరుగుతున్నది. భీమార్జున నకుల సహదేవులు స్పృహ దప్పి ఉన్నారు. 
ధర్మరాజు యక్షుని ప్రశ్నలకు సమాధానం చెపుతున్నాడు. ఈ కృత్య పాండవులను 
చంపబోయింది. ఆ యక్షుడు (ధర్మదేవత) అడిగాడు - కృత్యా! ఎవరునీవు? 


కృత్య _ - నేను అభిచారిక హోమకుండంలో మంత్ర ప్రేరణ వల్ల ఉదయించాను. 

యక్షుడు - నిన్నెవరు పంపారు ? ఎందుకు ? 

కృత్య _ - కనకస్వామి అనే మాంత్రికుడు పాండవులను చంపమని 
ఆజ్ఞాపించాడు. 

యక్షుడు - వీళ్ళిప్పుడు నా వలయంలో ఉన్నారు. వీళ్ళను ఏమి చెయ్యాలనేది 
నా నిర్ణయం. నా దగ్గర ఉన్న వీళ్ళను నీవు చంపటానికి 
అనుమతించను వెళ్ళిపో ! 

కృత్య - నేను మీ తేజోవలయంలోకి ప్రవేశించలేకున్నాను. పాండవులను 
ఏమీ చేయలేనని తెలుసుకున్నాను. కానీ నేను చంపటానికి పుట్టాను. 
అదితప్పదు. ఎవరినైనా చంపాలి. 

యక్షుడు - అయితే నిన్ను పంపిన వాణ్ణి చంపు - వెళ్ళిపో. 


కృత్యవెళ్ళి కనకస్వామిని చంపింది. ఇటువంటి త్రిప్పికొట్టే విద్య- 
ప్రత్యంగిర. క్రోధ భయంకరమూర్తి. దీనిని ఉపాసించేవాడు తీవ్ర శక్తి గలవాడై 


ఉంటాడు. అందుకే తెలుగునాట ప్రత్యంగిర చేసేవాని పంచన ఉండవద్దన్న 
మాట పుట్టింది. 


ఈ గ్రంథంలో ప్రత్యంగిరా సాధనలో భాగంగా, ఆధర్వణబుక్కులు, 
వాటి తాత్పర్యము ఇవ్వబడినది. తంత్ర గ్రంథాలలోని కవచము, స్తుతులు, 
అష్టోత్తరశత నామావళి ఇవ్వబడినది. 


3 ప్రత్యంగిరా సాధన 


ఇటీవల దక్షిణదేశంలో ఒక గొప్ప నాయకురాలు ప్రత్యంగిరా యజ్ఞం 
చేయించటం వల్ల ఎన్నికలలో శత్రువులను ఓడించి అధికారంలోకి వచ్చిందని 
ప్రచారంలో ఉంది. కారణం ఏదైనా ఇప్పుడు తమిళనాడులో ప్రత్యంగిర - 
ఆలయాలు, పూజలు, యజ్ఞాలు ఎక్కువైనవి. మా కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠంలోను, 
విశాఖపట్టణ లలితా పీఠంలోను ప్రత్యంగిరా ప్రతిష్టలు జరిగినవి. ప్రజలు - 
ఈ దేవతా పూజలలో, హోమాలలో విరివిగా పాల్గొంటున్నారు. గుంటూరులోని 
మా స్వయం సిద్ధ కాళీ పీఠంలో దుష్ట గ్రహ, పిశాచ, రోగ బాధా నివారణకు 
ప్రత్యంగిరా హోమ ప్రయోగం విజయ వంతంగా నిర్వహించ బడుతున్నది. 

భక్తులైన సాథకులు ప్రత్యంగిరా సాధన చేసి ఉపయోగము 
పొందుదురుగాక! 


ప్రత్యంగిరా సాధన 4 


అధర్వణ వేదంలోని ప్రత్యంగెరా బుక్కులు 


1) యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ 
తాం బ్రహ్మణాపనిర్జుద్మః ప్రత్యక్‌ కర్తార మృచ్చతు 
నా శత్రువులు స్త్రీ రూపముగా నున్న క్రూరమైన కృత్యగా దేనిని కల్చించినారో 


ఈ వేదమంత్ర శక్తి చేత దానిని వేరొక చోటికి ప్రేరపించుము (వేరు. మార్గము 
లేనిచో వెనుకకు తిరిగి అది కర్తనే పొందును గాక! 


2) _ శీర్షణ్వతీం కర్ణవతీం విషురూపాం భయంకరీం 

యః ప్రాహిణో దిహాద్య త్వాం వి తం త్వం Are యాసుభిః 
భీషణమైన స్టూలశిరస్లుతో పెద్ద చెవులతో విషమరూపముతో భయంకరివైన 
నిన్ను ఎవడు పంపినాడో వాని ప్రాణములను నీవు నాశనము చేయుము. 


3) యేన దిష్టేహ వహసి ప్రతికూల మఘాయిని 
తమే SH DSTA మాస్మాన్‌ బుచ్చో అనాగసః 


పాపమును చేయుదానా! ఎవనిచేత నీవు పుట్టించబడి, విడిచి పెట్టబడి, 
ప్రతికూలముగా వచ్చినావో ఇక్కడనుండి తిరిగివెళ్ళి వానినే దహించుము. 
పాపరహితులమైన మా దగ్గరకు రావద్దు. 


4) అభివర్తస్వ కర్తారం నిరస్తా స్మాభి రోజసా 
ఆయురస్య నికృంతస్వ ప్రజాంచ పురుషాదిని 
మా మంత్ర ప్రభావముచేత అన్యత్ర ప్రేరితవై ప్రయోగించిన వాని కభిముఖముగా 


వెళ్ళుము. వాని ఆయువును ఛేదించుము. మనుష్యులను తినుదానా! వాని 
సంతానమును నాశనము చేయుము. 


5 ప్రత్యంగిరా సాధన 


5) dans Has! చకారేహ తం త్వం గచ్చ పునర్నవే! 

అరాతీన్‌ కృత్యే! నాశయ సర్వాంశ్చ యాతుధాన్యః 
ఓ కృత్యా! ఎవడు నిన్నిటులు చేసి ఇక్కడకు పంపినాడో నీవు మరల క్రొత్త 
దానివై వానిమీదకే వెళ్ళుము. నా శత్రువులను, నమస్త రాక్షనులను కూడా 
నాశనము చేయుము. 


6) క్షిప్రం కృతే! నివర్తస్వ కర్తురేవ గృహం ప్రతి 

పశూం శ్రైవాస్య నాశయ వీరాం శ్చాస్య నిబర్హ్యయ 
ఓ కృత్యా! నిన్ను సృష్టించినవాని యింటికే తిరిగి శీఘ్రముగా వెళ్ళుము. వాని 
పశువులను, పుత్రులను మారణము చేయుము. 


7) యస్త్వా కృత్యే ప్రజిఘాయ విద్వాన్‌ అవిదుషో గృహాన్‌ 

తస్యై వేతః పరేత్యాశు తనుం Hos పరుష్పరుః 
కృత్సోత్సాదన సమర్థుడైన ఎవడు నిన్ను అజ్ఞానినైన నాయింటిమీదకు పంపినాడో 
ఓ కృత్యా! నీవు వాని మీదకే పోయి వాని శరీరములోని అంగమంగమును 
ఛేదింపుము. 


8) _ ప్రతీచీం త్వాపసేధతు బ్రహ్మ FO స్ట్వమిత్రహా 

అగ్నిశ్చ కృత్యే! రక్షోహా రిప్రహా చాజ ఏకపాత్‌ 
ఓ కృత్యా! నా కభిముఖముగా వచ్చు నిన్ను వేద మంత్రముచే ప్రకాశించువాడు, 
శత్రువులను చంపువాడు, రాక్షనహంత, అజుడు, ఏకపాదుడు నైన అగ్ని 
త్రిప్టిపంపును గాక! 


9) యథా త్వాంగిరసః పూర్వే భృగవ ays సేధిరే 

అత్రయశ్చ వసిష్టాశ్చ తథైవ త్వాప సేధిమ 
పూర్వము ఆంగిరసులు, భార్లవులు, ఆత్రేయులు, వాసిష్టులు ఏవిధముగా నిన్ను 
తిప్పిపంపినారో మేముకూడా అట్లే నిన్ను అన్యత్ర పంపెదము. 


ప్రుత్యంగిరాసాధన | 6 


10) యస్తే పరూంషి సందధౌ రథస్యేవ విభు Sade 

తం గచ్చ తత్ర తే జనః అజ్ఞాత స్తే అయం జనః 
నిన్ను పుట్టించిన ఎవడు అవయములతో - భాగములతో - రథమును 
పంపినట్లు నిన్ను ఇక్కడకు తోలినాడో అక్కడకే వానిమీదకే పొమ్ము. ఈ జనుడు 
నీకు అజ్ఞాతుడు. ఇతనిని నీవు తెలియలేవు. 


11) యోనః కృత్వే! రణస్లో వా $8) ద్వాన్యో భి హింసతి 
తస్య త్వం ద్రో రివేద్దోగ్నిః తనూం బుచ్చస్వ హేళితా 
ఓ Hyer! నిన్ను ఉత్తాదించినయెవడు రణస్థుడు గాని ఇతరుడు గాని నన్ను 


హింసించునో చెట్టునందు రగిల్బబడిన అగ్నివలె అత్యంత క్రోధముతో వాని 
శరీరములోనికి పొమ్ము. 


12) భవా శర్వా దేవహేళి మస్య తం పాపకృత్వనే 

హరస్వతీ త్వంచ కృత్యే! మోచ్చిష స్తస్య కించన 
ఓ కృత్యా! దేవ క్రోధియై నాయందు పాపమును చేయు వానిని హింసించు 
దానవు కమ్ము! క్రోధవతివై వానిని కొంచెముకూడా మిగిల్చక దహించుము. 


13) యోనః $8) (ద్దుహారాతిః మనసా ప్యభిదాసతి 

దూరస్టో వాంతికస్టో వా తస్య హృద్య sid) Ho 
ఏ శత్రువు ద్రోహబుద్ధితో నాకు హింసను తలపెట్టినాడో వాడెవడైనను దగ్గర 
ఉన్నను లేక ఎంత దూరమున నున్నను వాని గుండె నెత్తురు త్రాగుము. 


14) యేనాసి కృత్వే! ప్రహితా ధూ ర్థియాస్మ జ్ఞిఘాంసయా 
తస్య వ్యనచ్చావ్యనచ్చ హినస్తు హరసా శనిః 
ఓ కృత్యా! నన్ను చంపుటకు ఎవడు నిన్ను పంపినాడో వానిని వానియింటిలోని 


వారిని వాని భూహిరణ్యాదులతో (సప్రాణ, అప్రాణులతో) వజ్రము (లేక పిడుగు 
హింసించును గాక! దహించునుగాక! 


a 


7 పుత్యంగిరా సాధన 


15) యేనో శివానః పంధానః పరా యాంతి పరావతం 

BID రాత్రాః కృత్యానో గమయ స్వానుకృంతయే 
ఏవి అశివములైన మార్గములలో (పర HRS GD) మమ్ముగూర్చి వచ్చ 
AS ఆ మార్గములలోనే రాత్రి సంబంధములగు కృత్యలను మా కొరకు 
ఉచ్చేదనము చేయుము. ఖండింపుము. 


16) య ద్యుపైషి ద్విప ద్యస్మాన్‌ యదివైషి చతుప్పదీ 

నిరస్తేతో వ్రజాస్మాఖిః కర్తు రష్టాపదీ గృహాన్‌ 
మా పైకి నీవు ద్విపదివై - రెండు కాళ్ళ గల రూపముతో వచ్చు చున్నావో లేక 
చతుష్టదివై - నాలుగు కాళ్ళగల ఆకృతితో వచ్చ చున్నావో - ఏమైనా మాచేత 
తిరస్కరించబడి ఇక్కడనుండి అష్టాపదివై ఎనిమిది కాళ్ళ భీషణ రూపముతో 
కర్తయొక్క గృహమునకు శీఘ్రముగా పొమ్ము. 


17) యోన Od దశపతో యశ్చన నశ్ళపత GOS 
వృక్షమివ విద్యుదాశు తమామూలా దనుశోషయ 


ఎవడు శపించని మమ్ము శపించుచున్నాడో, ఎవడు మమ్ము దూషించుచు 
శపించుచున్నాడో వానిని, పిడుగు చెట్టును ఆమూలముగా దహించునట్లు 
దహింవుము. 


18) యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి అఘాయు ర్యశ్చ నశ్ళపాత్‌ 

BS పైష్టమివ క్షామం తం ప్రత్యస్యస్వ మృత్యవే 
ఎవనిని మేము ద్వేషించు చున్మామో, ఎవడు మమ్ము ద్వేషించు చున్నాడో, 
ఎవడు మమ్ము పాపాత్సుడై శపించు చున్నాడో కుక్కకు భక్యమును 
పడవేసినట్లుగా వానిని మృత్యువునకు పడవేయుము. 


19) యశ్చ HSH శృపథో యశ్చ జామీ శపాతి నః 

బ్రహ్మాచ యత్‌ క్రుద్ధ శృపాత్‌ సర్వం తత్‌ కృంధ్యధస్పదం 
నా తల్లి నవతి కొడుకులుగాని, నా భగిని-సోదరిగాని, SS నాయందు 
కోపించిన బ్రావ్మణుడుగాని ఎవరు నన్ను శవించినను ఆ శావము 
నన్నంటకుండా నాశనము కావింపుము. 


Dhoke rpe ______ cee 
20) సబంధు శ్చాసబంధుశ్చ యో అస్మాన్‌. అభిదాసతి - 

తస్య త్వం do ద్యధిష్టాయ" పదా: “విస్ఫూర్య తచ్చిరః- = Š 
సహోపనయన, సహాధ్యయనాది సంబంధములు కలవాడుగాని; లేనివాడుగాని 


ఎవడు మా నాశనము కోరుచున్నాడ్తో మాని _గుండెపై' లట SO 
పగులగొట్టుము. 


21) eds సహస్రాక్షం యుక్త్వాశు శపధం రథే 
శత్రూ నన్విచ్చతీ Hoy! HS. వావివతో గృహాన్‌ _ 
బహు చక్రములు GO రథము.నెక్కి, శత్రువుల నన్వేషించుచున్న కృత్యా! తోడేలు 


గొర్రెల శాలలో” ప్రవేశించి. వానిని చంపినట్లు వేగముగా పరక్యతమును 
నాశనము చేయుము: 


22) SO He శపథాన్‌ దహ న్నగ్ని రివ ప్రదం 

శత్రూ నేవాభితో జహి దివ్యా వృక్షమి వాశనిః 
అడవిని దహించు కార్చిచ్చ మధ్యలోని కొలనును ఏవిధముగా వర్దించునో 
అటులే శత్రువులు నాకు చేయు పాప కార్యములు నన్నంటకుండా చేసి 


ఆకాశమునుండి పడిన పిడుగు, చెట్టు నెట్లు దహించునో నా శత్రువుల నట్లే 
చంపివేయుము. 


23) (శత్రూన్‌ మే (SBS శపథాన్‌ కృత్యాశ్చ సుహృదో ౭౨_సుహ్యూన్‌ 
జిహ్మా RED దుర్హ్భదః సమిద్ధం జాత వేదసం 
నా శత్రువులను వారి -శావములను వారి కృత్యలను, వారి. మిత్రులను 


ప్రాణవారణముచేని తాడింవుము. కుటిలులై ఫైకి మెత్తగా కనిపించు 
ఆదుష్టచిత్తులందరిపైన మండే నిప్పవేసి తగులపెట్టుము. 


24) _ అసపత్నం పురస్తాన్న శివం దక్షిణత స్మ అధీ 
"అభయం సతతం పశ్చాత్‌ భద్ర ముత్తరతో గృహే 


మా యింటికి తూర్పున శత్రువులు లేకుందురుగాక! దక్షిణమున శుభమును 


చేయుము. ఎప్పుడును పడమట భయము లేకుండును గాక! అటులే 
ఉత్తరదిక్కున భద్రమగునుగాక! 


9 పుత్యంగీరా సాధన 


25) Sk Hd drag విద్ధస్యేవ:పదం- నయ 

మృగస్య హి మృగారిః ప్రణత్వా'నిష్కర్తు HSB 
పరులు పంపిన కృత్యా! ఇక్కడ క్షణముకూడ, నిలువవద్దు. బాణముచే కొట్టబడిన 
జంతువునుండి కారు నెత్తురును బట్టి .వేటకాడు ఏవిధముగా. దానిని 
గుర్తించునో wot మంత్రబలముచే. SSR మాకు. నమన్మరించి 


పంపినవాని మీదకే వెళ్ళుము. 


26) niet స్వలంకృతా సర్వం నో దురితం, వహ 

జానీధా BS కృత్యానాం S6 yS నూన్‌ పాపచేతసః 
సుగంధ తై! తెలాదుల అనులేపనము గలిగి అంజనాదులచే అలంకరింప బడిన 
దానా! నాయందు చేయబడిన పాపకార్యమును అన్యత్ర పొందింపుము. మాపైకి 
కృత్యలను పంపించిన మనుష్యులను (పాముజాడ పాముకు తెలిసినట్లు) న్‌ 
వెరుగుదువు. | Hi 


27) యధా హంతి పురాసీనం SBS ష్వాశుకృ న్నరః 

తథా త్వయా యుజా వయం నికృద్మ IÉ ్న జంగమం 
శత్రువు తనపైకి వదలిన బాణమును లేక ఆయుధమును హస్తలాఘవము 
కలవాడేవిధముగా 'వట్టుకొని శత్రువుపైకి వినరునో అదేవిధముగా 
నీసహకారముచేత మాపైకి వచ్చిన దానిని త్రిప్టివేసి వైరుల స్థావర జంగమ 
పరివారమును నాశనము చేసెదము. 


28) a8 BS పరే హీతో అజ్ఞాతే-కిమిహే 

har కృత్యే పాదౌ చాభికృత్సా [ = 
ఓ కృత్వా! వెంటనే ఇక్కడనుండి పరాభవముతో లేచిపొమ్ము! నా సంగతి నీకు 
తెలియదు. నాప్రభావము. నీవెరుగవు.. నీవేమి చేయవలెనని కోరుచున్నావు? 
ఇంత చెప్పినా పోకపోతే నీగొంతు కోసెదను. ,నీకాళ్ళు నరికెదను. ఇతర 
అవయవములను ఛేదించెదను. వెంటనే పరుగెత్తి పొమ్ము. l 


పుత్యంగిరా సాధన 10 
29) స్వాయసా Hos నో9_సయో విద్మచైవ పరూంషితే 

BR ర్నికృద్మ స్తాన్యుగ్రే యది నో జీవయ స్యరీన్‌ 
ఓ భీవణీ! క్రోధ రూవిణీ! నీవుర్మములు, SFS, శస్త్రములు, 


మేమెరుగుదుము. మాకును సుతీక్షణములైన ఇనుప కత్తులున్నవి. నీవు వెనుకకు 


DP మౌ శత్చువులను చంపక ప్రాణములతో ఉంచినచో ఆయా ఆయుధములతో 
నీ అవయనములను ఛేదించెజయము. 


30) మాస్యోచ్చిషో ద్విపదం మోత కించి చ్చతుష్పదం 
మాజ్ఞాతీ ననుజాన్‌ పూర్వాన్‌ మావేశి ప్రతివేశినౌ 
నా శత్రువు యొక్క యింటిలోని పురుషులను, స్త్రీలను, జంతువులను, జ్ఞాతులను, 


తమ్ములను, వారిముందువారిని, వారి యిండ్లలోని, వారికి సంబంధించిన 
పురారామములందలి సర్వజనులను బక్కరినికూడా మిగుల్టక చంపివేయుము. 


31) శత్రూయతా ప్రహితాసి మాం యేనాభి యథా యతః 
తత స్తథా త్వా నుదతు యో య మంత Yon స్థితః 
ఎక్కడనుండి ఏవిధముగా ఎవనిచేత శత్రుత్వముతో నాపైకి పంపబడినావో 


నాహృదయాంతరాళమునందు వర్తించెడి పరమాత్మ నిన్ను ఉత్చాదించిన వాని 
మీదకు - అక్కడకు- అటులే ప్రేరేపించును గాక! 


82) ఏవం త్వం నికృతాస్మాభిః బ్రహ్మణా దేవి సర్వశః 
య BS మాశ్వితో గత్వా పాపధీ నేవ నో జహి 


మేము చేసిన జవ తవశ్శక్తి చేత తిరన్కరించబడి మా నుండి మా 


న్థలములనుండి పొమ్ము. ఇక్కడనుండి వేగముగా పోయి మాయందు 
పాపబుద్దులైనవారిని అక్కడనే చంపుము. 


11 పుత్యంగీరా సాధన 


33) యథా విద్యుద్ధతో వృక్ష ఆమూలా దనుశుష్యతి 

ఏవ సప్రతి శుష్యతు యో మే పాపం చికీర్షతి 
పిడుగుపడిన చెట్టు మొదలునుండి ఎటులు మాడిపోవునో అటులే నాకు 
పాపము చేయగోరువాడు మాడిపోవునుగాక! 


34) యథా ప్రతిశుకో భూత్వా తమేవ ప్రతిధౌవతి 

పాపం తమేవ ధావతు ద్వేష్టారం ప్రతిగచ్చతు 
లోకములో రాజక్రీడనార్థము శుకాది పక్షులను మాలిమిచేసి శిక్షణయిచ్చి 
ఇతరశుకములను పట్టితెచ్చటకు సంపెదరు. అవి అటులే వెళ్ళి తమజాతివానినే 
ఆక్రమించి వట్టి తెచ్చును. ఆవిధముగానే నాశత్రువుచేత నాపై చేయబడిన 
ప్రయోగము నన్ను ద్వేషించినవానిమీదకే పోవునుగాక! 


టి 
85) _యోనిస్వో అరుణో యశ్చ Grd నిష్ట్యో జిఘాంసతి 

దేవా స్తం సర్వే ధూర్వంతు బ్రహ్మ వర్మ మమాంతరం 
ఏ దరిద్రుడు, parts, చండాలుడు నన్ను చంపుటకు కోరుచున్నాడో వానిని 
నర్వదేవతలు హింసింతురుగాక! నావ్యాదయములోని బ్రవ్మామే నాకు 
రక్షాకనచము. 


36) ఊత్వా మందంతు స్తోమాః కృణుష్వ రాధో అద్రివః 

అవ బ్రహ్మ ద్విషో జహి 
బ్రవ్మో! నిన్ను మా యజ్ఞములు నంతోవ పెట్టును గాక! భానురుడబై. 
మాకోరికలను తీర్చుము. మమ్ము రక్షింపుము! మాశత్రువులను నాశనము 
చేయుము. 


37) యో మే కరోతి ప్రద్వారే arri యో నివేశనే 
యో మే కేశనఖే కుర్యా Sond దంతధావనే 


శత్రువులపై ప్రయోగము చేయువారు వారు తొక్కిన మట్టిని, యింటిలోని 
వస్తువును, ఆవ్యక్తి యొక్క జుట్టు, గోళ్ళు, ధరించేకాటుక, పండ్లు తోమిన పుల్లలు 
మొదలైన వానిని సంపాదించి HSS ప్రయోగాదులు చేయుదురు. అంతేగాక 
ప్రయోగ వస్తువులను శత్రువు ఇంటిలో ద్వారము క్రింద లేక పైన నివసించు 
గదిలో పెట్టుదురు. అట్టివానివలన నాకు అపకారము జరుగ కుండునుగాక! 


ప్రత్యంగిరా సాధన 12 


38) ప్రతిసర ప్రతిధావ కుమారీవ పితుర్చృహాన్‌ 
మూర్భాన మేషాం స్ఫోటయ పదమేషాం కులే కృధి 


కుమార్తె తండ్రి ఇంటికి ఎటుల వెళ్ళునో ఓ కృత్యా! నీ వటులే నిన్ను పంపిన 
వాని మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళుము. వాని తల పగుల గొట్టుము వాని 
కాళ్ళు విరగ గొట్టుము. వాని స్థానము నాశనము చేయుము. 

P 


39) యేడ్రుహ్యు రృజవే మహ్య మగ్నే కదా ధియో chiar అశ్శనాసః 
ఆబద్ధ్యెతాం చ్చోచిషా విధ్యతంతూన్‌ వైవస్వతస్య సదనం నయస్వ 


ఏ ద్రోహులు దుర్మద బుద్ధితో నాప్రాణములు తీయుటకు ఆలోచించు చున్నారో 
ప్రయోగములు చేయుచున్నారో వారిని త్రాళ్ళతో కట్టివేసి మంటపెట్టి కాల్చి 
యమునింటికి నడుపుము. 


40) యేనోరయిం డశ్చరితాసో అగ్నే జుహు GOR? అనృతం వదంతః 
తేషాం వపూం ప్యర్చిషా జాతవేదః శుష్కంను వృక్ష మభిసందహస్వ 


మమ్ము, మా సంపదలను నాశనము చేయుటకు అబద్ధములాడు ఏదుశ్చరిత్రులు 
హోమము చేయుచున్నారో ఓ అగ్నీ! వారి శరీరములకు మంటపెట్టి ఎండిన చెట్టునువలె 
తగల బెట్టుము. 


41) _ అగ్వ్యాస్యే ఘోరరూపేచ విషురూపే వినాశిని 
జృంభితా ప్రతిగృహ్హీష్వ స్వయ మాదాయ చాద్భుతం 


ఓ అగ్షిముఖీ! విషమమైన భయంకర రూపము గలదానా! వినాశకశక్తీ! నీవు 
విజృంభించి అద్భుతము చేసి నా శత్రువులను ప్రతిగ్రహంపుము. 


42) _ త్వమింద్రో యమో వరుణః త్వ మాపోగ్ని రథానిలః 


త్వం బ్రహ్మాచైవ రుద్రశ్చ త్వష్టాచైవ ప్రజాపతిః 


నీవే ఇంద్రుడవు, యముడవు, వరుణుడవు. నీరు, నిప్ప, గాలి నీవే! నీవే బ్రహ్మవు, 
రుద్రుడవుకూడ. నీవే త్వష్టవు, ప్రజాపతివి. 


13 Done సాధన 


43) _ ఆవర్తధ్వం నివర్తధ్వం బుతవః పరివత్సరాః 
అహోరాత్రా స్తథాబ్దాశ్చ త్వం దిశః ప్రదిశశ్చమే 
నీవే కాలమును ఆవర్తింతువు, నివర్తింతువు. పగళ్ళు, రాత్రులు, బుతువులు, 


సంవత్సరములు నీఅధీనములు. నీవే నాకు దిక్కులు- విదిక్కులు-అన్నింటిని 
నాకు కావలసినట్లు చేయుము. 


44) త్వమింద్రం యమం వరుణం సోమ మగ్ని మథానిలం 
అత్రాహృత్య పశూంశ్చెతా నుత్సాదయసి చాద్భుతం 

నీవు ఇంద్రుని, యముని వరుణుని, సోముని, OAD, వాయుదేవుని ఇక్కడకు 

తెచ్చి ఏసంపదలనైనా, జీవజాలమునైనా అద్భుతముగా సృష్టించెదవు. 


45) యేమేదమే దారుగ్భే శయానం ధియా సహితం పురుషం నిజప్రుః 

కుంభీపాకం నరకం గ్రీవబద్ధా హతా ఏవం పురుషాసో యమస్య 
ఎవరు ఆభిచారిక హోమముచేసి మండే కట్టెలనుండి అగ్షిరూపుడైన పురుషుని 
నాపైకి విడిచినాడో వానిని వెడవట్టుకొని కుంభీపాక నరకమున 
పడవేయుము. అటులే ఆ ప్రయోగ పురుషుని కూడా యముని కడకు కొట్టి 
పంపుము. 


46) కృష్ణవర్ణే మహద్రూపే బృహత్మర్ణే మహద్భయే 

దేవి దేవి మహాదేవి మమ శత్రూన్‌ వినాశయ 
పెద్ద చెవులతో నల్లని గొప్ప ఆకారముగలదానా! మహత్వవంతులకు కూడ భయము 
గొలుపుదానా! ఓ మహాదేవీ! నాశత్రువులను నాశనము చేయుము. 


47) కుబేరం తేముఖం రౌద్రం నంది న్నానంద మావహ 
జ్వరం మృత్యు భయం ఘోరం విషం నాశయ మే జ్వర! 
ఓ జ్వర శక్తీ! నీముఖము వికృతము, భయంకరము అయినది. అట్టి నీవు 


ఆనంద స్వరూపిణివై నాకు ఆనందమును ప్రసాదింపుము. నా జ్వరమును, 
దానికి కారణమైన భయంకర విషమును, మరణభయమను, నాశనము 


చేయుము. 


ప్రత్యంగిరా సాధన bs 


48) _ వర్షంతు తే విభావిరి OS® అభ్రస్య విద్యుతః 
రోహంతు సర్వ బీజా న్యవ బ్రహ్మ ద్విషో జహి 


ఓ MEGS! నీ దివ్య విద్యుత్కాంతులు ఆకాశమునుండి వర్షించును గాక! 
సర్వబీజములు మొలకెత్తును గాక! మా తపస్సును రక్షింపుము. మా శత్రువులను 
సంహరింపుము. 


49) _బుతం దేవి! మహాసూయే! Hat మాహేశ్వరప్రియే 
శత్రోర్చలందహిత్వాశు పశుపుత్రాన్‌ వినాశయ 

& కృత్యాదేప! మహేశ్వరప్రియా! సత్యముగా నీవు గుణారోపణశక్తివి. నాశత్రువుల 

బలమును వేగముగా దహించి వారి పశువులను, వుత్రులను నాశనము 

చేయుము. 


50) BESS జహి మహాకృత్యే! విధూమాగ్ని సమప్రభే! 
హన శత్రూం స్రిశూలేన క్రుద్ధాస్యే! పిబ శోణితం 
ఓ మవోకృత్యా! పొగలేని మంటవలె ప్రకాశించుదానా! నాశత్రువులను 


శూలముతో పాడిచి కొట్టిచంపుము. కోపించిన ముఖము గలదానా! వారి 
నెత్తురు త్రాగుము, 


51) BEE భస్మ ప్రహరణః Beer రక్తలోచనః 

4 § A 

సమే ప్రీత స్సుఖం దద్యాత్‌ సర్వామయపతి vð: 
మదు పాదములు, మూడు తలలు, ఎర్రని కన్నులు కలవాడు, నర్వరోగములకు 
ప్రభువు-భన్మమను ఆయుధముతో కొట్టువాడు అయిన జ్వరపురుము 
నాయందు ప్రేమగలవాడై సుఖము నిచ్చునుగాక! 


52) జ్వరరాజాయ విద్మహే త్రిశిరస్మాయ ధీమహి 


తన్న RPS ప్రచోదయాత్‌ 
మిని 
మూడుపాదములుగల జ్వరరాజును తెలుసుకొని ఆమూడుతలలు గల సోన 
థ్యానించుచున్నాము, అతడు మమ్ము నడుపునుగాక! 


15 bone సాధన 


58) _ గృధ్ర కర్ణి! విరూపాక్షి! లంబస్తని! మహోదరి! 

హన శత్రూం స్రిశూలేన ares bo శోణితం 
గద్దచెవులు గలదానా! విరూపమైన అనగా బేసి సంఖ్యగల కన్నులుగలదానా! 
విరూపాక్షుడైన రుద్రుని శక్తీ! నా శత్రువులను త్రిశూలముతో పొడిచి చంపుము. 
కోపించిన ముఖముగలదానా! వారి నెత్తురు త్రాగుము. 


54) లంబకర్ణే! లంబజిహ్వే! లంబస్తని! మహోదరి! 

ఆదిశక్తే! మహాశక్తే! మమ శత్రు ర్వినశ్యతు 
వ్రేలాడు చెవులు, నాలుక, కుచములు, పెద్దపొట్ట గలదానా! ఆదిశక్తీ! మవోశక్తీ! 
నాశత్రువు నశించునుగాక! 


55) _ బ్రహ్మశక్తే! విష్ణుశక్తే! పరశక్తే! పరాపరే! 

మహామాయే! మహాభీమే! మచ్చత్రూన్‌ దహ Sosa! 
ఓ బ్రహ్మశక్తీ! విష్ణుశక్తీ! పరశక్తీ! పరాత్చరీ! మహామాయా! మిక్కిలి భయంకరమైన 
దానా! నాశత్రువులను తగల బెట్టుము, చంపుము. 


56) భూతం గచ్చ మహామాయే! కృత్యే! మాహేశ్వర ప్రియే! 
రిపోర్చలం నిహత్యాశు పశుపుత్రాంశ్చ నాశయ 

ఓ మహామాయా! మహేశ్వర ప్రియురాలా! కృత్యా! పుట్టిన చోటుకే పొమ్ము! 

నాశత్రువుయొక్క బలమును వెంటనే దెబ్బతీసి వాని పశువులను పుత్రులను 

నాశనము చేయుము. 


57) ššš వృత్రం వినిహంతి కృత్యే యథా దవాగ్ని ర్హహతే తృణాని 
తథా సపత్నాం త్సమరే జినాయ భూయశ్చ తాన్నాశయ నాశయాశు 

ఓ కృత్యా! వజ్రధరుడైన ఇంద్రుడు వృత్రుని చంపినట్లుగా, కార్చిచ్చు గడ్డిని దహించి 

నట్లుగా నాజ్ఞాతులను శత్రువులను యుద్ధములో చంపి వెంటనే వారినందరిని 

నాశనము చేయుము. 


పుత్యంగీరా సాధన 16 


58) యోమా నక్తం దివా సాయం ప్రాతశ్చాహ్నో నిపీయతే 
అద్యా తమింద్ర వట్రేణ ద్విషంతం శోచయామసి 


ఉదయము, మథ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎవడు నన్ను గ్రసించ 
వలెనని పూనినాడో ఇప్పుడే ఆ శత్రువును ఇంద్రుని వజ్రముతో దహించెదను. 


59) యో మాం ద్వేష్టి జాతవేదో యంచాహం ద్వేష్టి యశ్చమాం 
సర్వాం స్తానగ్నే సందహ యాం శ్చాహం ద్వేష్టి యేచ మాం 


ఎవడు నన్ను ద్వేషించు చున్నాడో, నేను ఎవరిని ద్వేషించు చున్నానో ఓజాత 
వేదా! wf! వారందరినీ బాగుగా దహింపుము. 


60) ఓం శత్రుకార్య హానికరి! మమకార్య RAKE! 
శత్రూణాం ఉద్యోగ విఘ్నకరి! మమసర్వోద్యోగ వశ్యకరి! 
ప్రత్యంగిరే! స్వాహా 
నావైరుల పనులకు హానిచేయుదానా! నాపనులను Hos జేయుదానా! 
శత్రువుల ప్రయత్నములకు విఘ్నము కల్లించుదానా! నాకు 


సర్వోద్యోగములను వశము చేయుదానా! ప్రత్యంగిరా! నిన్ను ఆవాహన 
చేస్తున్నాను. 


ఇత్యాధర్వణే పిప్పలాదశాభీయం సపరిశిష్టం 


ప్రత్యంగిరా సూక్తం సమాప్తం. 


17 


ప్రత్యంగిరా సాధన 


ప్రత్యంగిరాదేవి అష్టోత్తర శతనామావళి 


=a 


P © PNHAEAHN 


ఓం ప్రత్యంగిరాయై నమః 

ఓం ఓంకార రూపిణ్ళ్య నమః 

ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః 

ఓం విశ్వరూపాయై నమః 

ఓం విరూపాక్ష ప్రియాయై నమః 

ఓం బ్యుంత్ర పారాయణ ప్రీతాయై నమః 
ఓం కపాల మాలాలంకృతాయై నమః 

ఓం నాగేంద్ర భూషణాయై నమః 
ఓంనాగ యజ్ఞోపవీత PoR నమః 

ఓం కుంచిత కేశిన్వై నమః 


. ఓం కపాల ఖట్వాంగ ధారిత్రై నమః 


ఓం శూలిన్వై నమః 

ఓం రక్త నేత్ర జ్వాలిన్వై నమః 

ఓం చతుర్భుజాయై నమః 

ఓం డమరుక ధారిశ్రై నమః 

ఓం జ్వాలా కరాళ వదనాయై నమః 

ఓం జ్వాలా జిహ్వాయై నమః 

ఓం కరాళ దంష్రాయై నమః 

ఓం ఆభిచారిక హోమాగ్ని సముత్ణితాయై నమః 
ఓం సింహ ముఖాయై నమః 

ఓం మహిషాసుర మరిన్వై నమః 


ప్రత్యంగిరా సాధన 


22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
25. 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


43. 
44, 


18 


ఓం ధూమ్రలోచనాయై నమః 
ఓం కృష్ణాంగాయై నమః 
ఓం ప్రేతవాహనాయై నమః 
ఓం ప్రేతాసనాయై నమః 
ఓం ప్రేత భోజిన్యై నమః 
ఓం రక్త ప్రియాయై నమః 
ఓం శాక మాంస ప్రియాయై నమః 
ఓం అష్ట భైరవ సేవితాయై నమః 
ఓం డాకినీ పరిసేవితాయై నమః 
ఓం మధుపాన ప్రియాయై నమః 
ఓం బలి ప్రియాయై నమః 
ఓం సింహ వాహనాయై నమః 
ఓం సింహ గర్జిన్వై నమః 
ఓం పరమంత్ర DDRs నమః 
ఓం పరయంత్ర వినాశిన్యై నమః 
ఓం పరకృత్యా విధ్వంసిన్యై నమః 
ఓం గుహ్యవిద్యాయై నమః 
ఓం సిద్ధ విద్యాయై నమః 
ఓంయోని రూపిత్యై నమః 
ఓం నవయోని WEB; కాయై నమ; 
ఓం వీర రూపాయై నమః 
ఓం దుర్గా రూపాయై నమః 
ఓం మహా భీషణాయై నమః 


19 


45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 


ఓం ఘోర రూపిత్రై నమః 

ఓం మహా క్రూరాయై నమః 

ఓం హిమాచల నివాసిన్రై నమః 

ఓం వరాభయ ప్రదాయై నమః 

ఓం విషు రూపాయై నమః 

ఓం శత్రుభయంకర్ర్యై నమః 

ఓం విద్యుద్దాతాయై నమః 

ఓం శత్రుమూర్ణ స్ప్పోటనాయై నమః 
ఓం విధూమాగ్ని సమప్రభాయై నమః 
ఓం మహా మాయాయై నమః 

ఓం మాహేశ్వర ప్రియాయై నమః 
ఓం శత్రుకార్య హానికర్రై నమః 

ఓం మమ కార్య సిద్ధి కర్రే నమః 

ఓం శత్రూణాం ఉద్యోగ విఘ్న SBs నమః 
ఓం మమ సర్వోద్యోగ వశ్య కర్వై నమః 
ఓం శత్రు పశుపుత్ర వినాశిన్వై నమః 
ఓం త్రినేత్రాయై నమః 

ఓం సురాసుర నిషేవితాయై నమః 
ఓం తీవ్రసాధక పూజితాయై నమః 
ఓం నవగ్రహ శాసిన్వై నమః 

ఓం ఆశ్రిత కల్పవృక్షాయై నమః 

ఓం భక్త ప్రసన్న రూపిత్రై నమః 


ఓం అనంత కళ్యాణ గుణాభిరామాయై నమః 


పుత్యంనీరా సాధన 


హాత్యంగిరా సాధన 


68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 


ఓం కామరూపిశ్రై నమః 

ఓం క్రోధ andi నమః 

ఓం మోహరూపిణ్రై నమః 
ఓం మదరూపిశ్రై నమః 
ఓం ఉగ్రాయై నమః 
ఓం నారసింహై నమః 
ఓం మృత్యు మృత్యు స్వరూపిణ్రై నమః 
ఓం అణిమాది సిద్ధి ప్రదాయై నమః 
ఓం అంతశ్శత్రు విదారిత్రై నమః 
ఓం సకల దురిత వినాశిన్వై నమః 
ఓం సర్వోపద్రవ నివారిక్రై నమః 
ఓం దుర్జన కాళరాత్ర్వై నమః 
ఓం మహాప్రాజ్ఞాయై నమః 

ఓం మహాబలాయై నమః 

ఓం కాళీరూపిక్రై నమః 

ఓం వజ్రాంగాయై నమః 

ఓం దుష్ట ప్రయోగ నివారిత్రై నమః 
ఓం సర్వ శాపవిమోచన్వ్యై నమః 

ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః 
ఓం ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి రూపిత్రై నమః 
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః 
ఓం హిరణ్య సటాచ్చటాయై నమః 


ఓం ఇంద్రాది దిక్పాలక సేవితాయై నమః 


20 


21 


91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 
100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 


Bo పరప్రయోగ ప్రత్యక్‌ ప్రచోదిన్యై నమః 
ఓం ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి రూపిత్రై నమః 
ఓం ఖడ్గమాలా రూపిత్రై నమః 
ఓం నృసింహ సాలగ్రామ నివాసిన్వై నమః 
ఓం భక్త శత్రు భక్షిణ్వై నమః 
ఓం బ్రహ్మాస్త్ర స్వరూపాయై నమః 
ఓం సహస్రార TEs నమః 
ఓం సిద్ధేశ్వర్వై నమః 
ఓం యోగీశ్వర్వై నమః 
ఓం ఆత్మరక్షణ శక్తిదాయిన్యై నమః 
ఓం సర్వ విఘ్న వినాశిన్వై నమః 
ఓం సర్వాంతక నివారిశ్వై నమః 
ఓం సర్వదుష్ట ప్రదుష్ట 859035 నమః 
ఓం అధర్వణ వేద భాసితయై నమః 
ఓం శ్మశాన వాసిన్వై నమః 
ఓం భూత భేతాళ సేవితాయై నమః 
ఓం సిద్ధ మండల పూజితాయై నమః 
ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః 


HOVEOHSGOGHOGHOHOGHHOOHOOHO 


ప్రత్యంగిరా సాధన 


Pa |: Se a 


అస్యశ్రీ ప్రత్యంగిరా మంత్రస్య బ్రహ్మా బుషిః అనుష్టుప్‌ ఛందః, దేవీ 
ప్రత్యంగిరా దేవతా, ఓం బీజం, హ్రీం శక్తిః మమ wher వాప్తయే జపే 
వినియోగః 
ధ్యానం 
ఆశాంబరా ముక్త కచా ఘనచ్చవిః 
ధ్యేయా సచర్మాసికరాహి భూషణా 
“og ŠE గ్రసితా హితాన్వయా 
ప్రత్యంగిరా శంకర తేజసేరితా 
మంత్రములు 
1) ఓం (bro యాం కల్పయంతినోరయః 
క్రూరాం కృత్యాం వధూమివ 
తాం బ్రహ్మణాపనిర్గుద్మః 
ప్రత్యక్కర్లార మృచ్చతు హ్రీం ఓం 
ప్రత్యంగిరా బుక్కులలోని మంత్రములను వాని అర్థమును బట్టి ఈ విధముగానే 
జపించి ఉపయోగించు కోవచ్చును. 


2) క్షం హ్రాం హ్రీం భక్ష జ్వాలాజిహ్వే కరాళదం్రే 
ప్రత్యంగిరే క్షం హ్రాం హ్రీం హుం ఫట్‌ స్వాహా, 


8) క్షం హ్రాం క్రీం భక్ష జ్వాలాజిహ్వే కరాళదంష్టే 

ప్రత్యంగిరే భద్రకాళి క్షం హ్రాం క్రీం హుంఫట్‌ స్వాహా, 
4) ఓం హ్రీం నమః కృష్ణ వాససే శత సహస్ర హింసిని సహస్ర వదనే 
మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పరసైన్య పరకర్మ విధ్వంసిని పరమంత్రోత్సాదిని 
సర్వభూతదమని సర్వ దేవాన్‌ బంధ బంధ సర్వ విద్యా BoB క్షోభయ 
క్షోభయ పరయంత్రాణి స్ఫోటయ స్ఫోటయ సర్వశృంఖలా స్రోటయత్రోటయ 
జ్వల జ్ఞ్వాలా జిహ్వే కరాళవదనే ప్రత్యంగిరే Ero నమః 


ANNU... 


సింహారూధాతికృష్ణా త్రిభువన భయకృత్‌ రూపముగ్రంవహంతీ 
జ్వాలా వక్రావసానా నవవసనయుగం నీలమణ్యాభకాంతిః 
శూలం ఖడ్గం వహంతీ నిజకర యుగళే భక్తరక్షైకదక్షా 

సేయం ప్రత్యంగిరా సంక్షపయతు రిపుభిః నిర్మితంవోభిచారం. 


5) ఓం wo హ్రీం క్రోం కృష్ణవాససే శతసహస్రసింహ 
వదనే మహాభైరవి జ్వలజ్వలజ్వాలాజి హ్వే 
కరాళవదనే ప్రత్యంగిరే rogo 
ఓం నమోనారాయణాయ ఓం ఘృణిస్స్ఫూర్య 
ఆదిత్యోం సహస్రార హుంఫట్‌ 


6) ప్రత్యంగిరా గాయత్రి - 
కరాళవదనాయవిద్మహే జ్వాలాజిహ్వాయ 
ధీమహి తన్నః ప్రత్యంగిరాప్రచోదయాత్‌ 


ప్రత్యంగిరా యంత్రము 


కవచశ్లోకములలో యంత్రస్వరూపము చెప్పబడినది. బిందువు, 
త్రికోణము, దానిపై పంచకోణము, దానిపై అష్టదళము, ఆపై షోడశదళము, 
భూపురము లిఖించి - దానిలో దశాంగములు - అనగా మంత్రబీజము, 
శక్తిబీజము, నేత్రశ్రోతృబీజములు, దిక్సాలకబీజములు, పంచభూతబీజములు, 
మంత్రగాయత్రి, యంత్రగాయత్రి - ప్రధానమంత్రము - ఇవన్నీ వ్రాయవలెను. 
అప్పుడు ప్రాణప్రతిష్టచేసి - నిత్యపూజ చేయవలెను. 


ప్రత్యంగిరా సాధన 24 


7.ప్రత్యంగిరా పూజా యంత్రము 


బిందువు, త్రికోణము, దానిపై రెండు ఎదురెదురు త్రికోణములు, 
ఎదురెదురు చతురస్రములు రెండు, అష్టదళము, దానిపై మరియొక అష్టదళము 
భూపురము. (ఇది మరియొక యంత్రము) 


క్ల 


దిక్పాలక బలిదాన ప్రకారము 

తూర్పున 

ఓం యోమే పూర్వగతః పాప్మా 

పాపకేనేహ కర్మణా 

ఇంధ్రస్తం దేవరాజో 

భంజయతు, అంజయతు, మోహయతు, నాశయతు 

మారయతు బలింతస్మె ప్రయచ్చతు కృతంమమ 

శివం మమశాంతిః స్వస్త్యయనంచాస్తు 


ఈ మంత్రములో పూర్వ అని ఉన్నచోట ఇతర దిక్కు యొక్క పేరు అనగా 

ఆగ్నేయ, దక్షిణ మొ॥ ఉంచి, ఇంద్రస్థానములో అగ్ని యమ మొ 

DRODO పేర్లు అటులే దేవరాజ - అన్న స్థానములో SH owas, ప్రేతరాజ 

మొ॥ పేర్లుంచి మంత్రము BY బలి సమర్చించవలెను. 
జపానంతరము దశాంశము హోమము చేయవలెను. 

వోమ ద్రవ్యములు 


1) ఆవాలు - నెయ్యి 6) వేప 11) శొంఠి 
2) హవిస్స 7) ఆవాలు 12 పిప్పళ్ళు 
3) ఉత్తరేణు సమిధలు 8) వెల్లుల్లి 13) మిరియాలు 


4) మిరపకాయలు 9 ఊడుగు 
5) వభీతకము (తాని 10) మునగ 


ప్రత్యంగిరా స్తవరాజః 


అస్య శ్రీ ప్రత్యంగిరా ఉగ్రకృత్యా దేవీ మహామన్రస్య ప్రత్యంగిరాబుషిః 
- అనుష్టుష్ఫందః -శ్రీ శక్తిః ప్రత్యంగిరా ఉగ్రకృత్యా దేవీ దేవతా-హ్రీం 
బీజం-క్రోంశక్తిః-శ్రీం కీలకం- మమ సర్వశత్రు సంహరణార్ధే పరమన్ర పరయన్ర 
పరతంత్ర పరకర్మ పరవిద్యాద్యాభిచారిక విధానార్థే మమ సహకుటుంబస్య 
సపుత్రకస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్టైర్యాయురారో గ్యైశ్వరాభివృద్ధ్యర్ధే శ్రీ 
ప్రత్యంగిరా మహాదేవీ ప్రసాద సిద్ధర్థే ప్రత్యంగిరా HS జపే వినియోగః 

ఓం అం హ్రాం హ్రీం సహస్ర వదనాయై - ఆం అంగుష్టాభ్యాం నమః 
- ఓం ఇం హ్రీం హ్రీం అష్టాదశ భుజాయై- ఈంతర్జనీభ్యాం నమః- ఓం ఉం 
ప్రూం (gro త్రిణేత్రాటైై- ఊం మధ్య-ఓం ఏం (హైం gro 
రక్తమాల్యాంబరధరాయై -ఐం అనా-ఓం ఓం హైం హ్రీం సర్వాభరణ 
భూషితాయె-జెం కని-ఓం అంహ్రాః Ero మహాభయ నివారణాయె-అః కర-ఏవం 
హృదయాదిన్యాసః, PUY) ....... దిగ్బంధః. 


తాకాను. 


> 


సహస్రవదనాం దేవీం శతబాహూం త్రిలోచనామ్‌, 
రక్తమాల్యాంబరధరాం సర్వాభరణభూషితామ్‌. 

శక్తిం ప్రత్యంగిరాం ధ్యాయేత్సర్వ కామార్థ సిద్ధయే, 
నమః ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీమ్‌. 
మంత్రసిద్ధిం చ తాం దేవీం చింతయామి హృదంబుజే, 
ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీమ్‌. 
చింతయే దుగ్రకృత్యాం తాం పరమైశ్వర్య దాయినీమ్‌. 


మనుః 

ఓంహ్రీం ఈం గ్లౌ శ్రీం సౌం Do హుం నమః కృష్ణ వాససే శతసహస్ర 
సింహవదనే అష్టాదశ భుజే మహాబలే శత్ర పరాక్రమ పూజితే అజితే అపరాజితే 
దేవి ప్రత్యంగిరే పరసైన్య పర కర్మ విధ్వంసిని పరమంత్రభేదిని పరయన్ర 
SSH Sano? పరవిద్యాగ్రా ves సర్వ భూతదమని క్షం గ్లౌం సౌం ఈం హ్రీం 
క్రీం క్రాం ఏహ్యేహి ప్రత్యంగిరే DSO Krys, సర్వోపద్ర వేభ్యస్సర్వ (గ్రహదోషేభ్య 
స్సర్వ రోగేభ్యః ప్రత్యంగిరే మాం రక్షరక్ష హ్రాం హ్రీం హ్రూం హైం (SO హ్రః 
To $o So Bo Eo క్ష గాం ho గ్లూం ho గ్లాం గం ప్రత్యంగిరే SHEN 
మహిషి పరమకారుణికే ఏహి వవ శరీరే ఆవే న్‌ y వేశయ మమ హృదయే 
స్ఫుర స్ఫుర మమాంసే ప్రస్ఫుర సర్వదుష్ట్రానాా వహాజంముపర పదం స్తంభయ 
స్తంభయ జిహ్వాం కీలయ కీలయ బుద్ధిం వినాశయ వినాశయ ప్రత్యంగిరే 


డయ 
య ఖాదయ్య మమ శత్రూనాద ల 5 
మమ Ogu gsw ఈ 
4 SAS Ges శ్ర క్షయ PA 
ప్రత్యంగిరే భక్త కారుణిక్తే శీఘ్రమేవ uh శీఘ్రమేవ at జ్వరజాద్య 
9 HH కురు 


మమ వైరిజనానహ దహ 


at పాత్యంగీరా సాధన 
ముక్తిం కురు కురు బేతాళ బ్రహ్మ రాక్షసాదీన్‌ జహి జహి మమ శత్రూన్‌ 
తాడయ తాడయ ప్రారబ్ధసంచిత క్రియమాణాన్‌ దహ దహ దూషకాన్‌ సద్యో 
దీర్ధరోగయుక్తాన్‌ కురు కురు ప్రత్యంగిరే ప్రాణశక్తిమయే మమ వైరిజన 
ప్రాణాన్‌హన హన మరయ మరయ నాశయ నాశయ ఓం శ్రీం హ్రీం Go సౌం 
To - ప్రత్యంగిరే మహామాయే దేవి దేవి మమ వాంఛితం కురు కురు కురు 
మాం రక్ష రక్ష ప్రత్యంగిరే స్వాహా. 

మన్త్ర యగ్ర సుఖాసీనం చన చూడం మహేశ్వరమ్‌. 

సహసాగత్య చరణే పార్వతీ SOA HS, 


ఈశ్వర ఉవాబ: 

ధారణీం పరమాం విద్యాం ప్రత్యంగిరాం మహోత్తమామ్‌. 
యో జానాతి స్వహస్తేన సర్వం సాధ్యం హి జిహ్వయా, 
అమృతం పిబతే తస్య మృత్యుర్నాస్తి కదాచన. 

త్రిపురాం చ సమాయాతాం సేమాం విద్యాం చ బిభ్రతీమ్‌, 
నిర్ణితాశ్చా మరాస్సర్వే దేవీ విద్యాభిమానినీ. 

గోళకం సమ్బవక్ష్యామి భైషజ్యమివ ధారణాత్‌, 

త్రివృతం ధారయేన్మంత్రం ప్రత్యంగిరస్సుభాషితమ్‌. 
హరిచందన మిగ్రేణ రోచనైః కుంకుమేన చ, 

లిభిత్వా భూర్దపత్రేణ ధారణీయం సదా నృపైః. 
పుష్పధూపవిచితైశ్చ భక్ష్యభోజ్యై ర్నివేదనమ్‌, 
పూజయిత్వా యథాన్యాయం సప్తకుంభేన వైష్ణవీమ్‌. 

య ఇమాం ధారయేద్విద్యాం లిఖిత్వా రిపునాశినీమ్‌, 
విలయం యాంతి రిపవః ప్రత్యంగిరా సుధారణాత్‌. 


ప్రుత్యంసరా SOS” | = 


“అథో మంత్రపదాని భవంతి 

ఓం నమః సూర్య సహస్రే క్షణాయ ఓం అనాదిరూపాయ ఓం 
పురుహూతాయ ఓం మహేశ్వరాయ ఓం జగచ్చ్భాంతికారిణే ఓం శాన్తాయ ఓం 
మహాఘోరాయ ఓం అతిఘోరాయ ఓం ప్రభవ ప్రభవ ఓం దర్శయ దర్శయ "' 
ఓం మరయ మర్దయ ఓం హి హి హి ఓం కిలి కిలి కిలి ఓం జ్వల జ్వల జ్వల గ్‌ 
ఓం గ్రస గ్రస గ్రస ఓం ba పిబ పిబ ఓం నాశయ నాశయ నాశయ ఓం 
జనయ3 ఓం విదారయ దేవి దేవి మాం రక్షరక్ష రక్ష ప్రీం దేవి దేవి పిశాచ 
కిన్నర కింపురుష ఉరగ విద్యాధర రుద్ర “గరుడ గంధర్వ యక్ష రాక్షసలోక 
పాలాన్‌ స్తంభయ స్తంభయ స్తంభయ యే చ శ త్రవశ్చాభిచారకర్తార స్తేషాం 
శత్రూణాం మంత్ర యంత్ర. తంత్రాణి చూర్ణయ౩ ఘాతయ3 విశ్వమూర్తిం... 
మహామూర్తిం జయ జయ.జయ..మమ శత్రూణాం. ముఖం స్తంభయ మమ 
శత్రూణాం పాదం స్తంభయ స్తంభయ. స్తంభయ౩ మమ శత్రూణాం గుహ్యం 
స్తంభయ స్తంభయ స్తంభయ: మమ శత్రూణాం జిహ్వాం స్తంభయ౭ మమ శత్రూణాం 
స్థానం కీలయ కీలయ కీలయ మమ శత్రూణాం. గ్రామం Socios మమ 
శత్రూనాం దేశం కీలయ౩ యే చ పాఠకస్య పరివారకాస్తేషాం PRO కురు కురు 
స్వాహా. ఓం నమో భగవతి ఉచ్చిష్ట చాండాలి త్రిశూల వజ్రాంకుశ ధారిణి 
నరరుధిర మాంసభక్షణి కపాల ఖట్వాంగ ధారిణి మమ శత్రూన్‌ దహ దహ 
దహ గ్రస గ్రస bo పిబ భాహి ఖాహి నాశయ నాశయ హుం ఫట్‌ స్వాహా. 
ఓం బ్రహ్మాణి మమ నేత్రే రక్ష రక్ష స్వాహా 
ఓం కౌమారి మమ వక్షస్థలం రక్షరక్ష స్వాహా 
ఓం వారాహి మమ హృదయం రక్ష రక్ష స్వాహా 
ఓం ఇంద్రాణి మమ నాభిం రక్ష రక్ష స్వాహా 
ఓం చండికే మమ గుహ్యం రక్ష రక్ష స్వాహా 
ఓం మేఘవాహనే మమ ఊరుం రక్ష రక్ష స్వాహా 


20 పుత్యంగిరాసాధీన్ల 


ఓం చాముండి మమ జంఘేరక్షరక్ష స్వాహా 
ఓం వసుంధరే మమ పాదో రక్ష రక్ష స్వాహా 
ఓంర్లుః ఓం Uys ఓం యః టర్యుజజం ధక ho Be ౧ 

ఓం మం అంగుష్టా, ఓం యం త Bo tots జం హుం అనా; ఓం wo SN, 
ఓం సౌః కరతల- ఏవం హృదయాదిన్యాసః-' భూర్భువస్సువరోమితి దిగ్బంధః 


స్తంభినీం మోహినీం చైవోచ్చాటనీం క్షోభిణీం తథా, 

జృంభిణీం ద్రావిణీం రౌద్రీం తథా సంగ్రహీణీం శుభామ్‌. ఖై eae 
(శక్తయః కర్మ యోగేన శత్రుపక్షే నియోజయేత్‌) ___ 

ఓం రుః౩ ఓంథః3 (er ఓం స్తంభయక్షోభయ హుం ఫట్‌ స్వాహా... 
ఓం జృంభిణి ష్వేగ్నిం ష్వేగ్నిం మమ శత్రూన్‌ జృంభయ జృంభయ హుం s 
ఫట్‌ స్వాహా. ss 

ఓం దాక్షాయణిప్వేగ్నిం ప్వేగ్నిం మమ శత్రూన్‌, బ్రామయ, బ్రామయ హుం 
ఫట్‌ స్వాహా. 

ఓం రాడ్రి రాడ్రి ష్వేగ్నిం మమ శత్రూన్‌ చద్పాటయోవ్చాబయోచ్చాటయ. 
హుం ఫట్‌ స్వాహా. 

ఓం సంహారయక్షిణి ష్వేగ్నిం మమ శత్రూన్‌ సంహారయ సంహారయ హుం 


ఫట్‌ స్వాహా. | 
ఓం సంతాపయని ప్వేగ్నిం ష్వేగ్నిం శత్రూన్‌ సంతాపయ సంతాపయ" 
సంతాపయ హుం ఫట్‌ స్వాహా. 
ఓం సర్వసంహారకారిణి మహా, ప్రత్యంగిరే సర్వశాస్రోన్మూలని స్వాహా, 
ఇతి శ్రీ రుద్రయామళే శ్రీ.శూలపాణి విరచిత సర్వశక్తి 


ప్రత్తంగిరా స్తవరాజ: 
వసు] అం 


ప్రత్యంగిరా సాధన 


. ప్రత్యంగిరా కవచమ్‌ 


హరిః ఓం- దేవ దేవ మహాదేవ సర్వజ్ఞ కరుణానిధే, 
ప్రత్యంగిరాయాః కవచం సర్వరక్షాకరం నృణామ్‌. 
జగన్మాంగళికం నామ ప్రసిద్ధం భువనత్రయే, 
సర్వరక్షాకరం న్యాణాం రహస్యమపి తద్వద. 


శ్రీ శివ ఉవాచ: 

శృణు కల్యాణి వక్ష్యామి కవచం శత్రునిగ్రహమ్‌, 
పరప్రేషితకర్మాణి తత్ర శల్యాదిభక్షణమ్‌. 
మహాభిచారశమనం సర్వకార్యప్రదం నృణామ్‌, 
పరసేనాసమూహేచ రాజ్ఞాముద్దిశ్య మండలాత్‌. 
జప మాత్రేణ దేవేశి సమ్యగుచ్చాటనం భవేత్‌, 
ROSS ప్రశమనం కారాగృహ విమోచనమ్‌. 
క్షయాపస్మారకుష్టాదితాపజ్వర నివారణమ్‌, 
పుత్రదం ధనదం శ్రీదం పుణ్యదం పాపనాశనమ్‌. 
వశ్యప్రదం మహారాజ్ఞాం విశేషాచ్చత్రునాశనమ్‌, 
సర్వరక్షాపరం శూన్య గ్రహపీడా వినాశనమ్‌. 


బిందుత్రికోణం త్వథ పంచకోణం దళాష్టకం షోడశపత్ర వృత్తమ్‌, 
మహీ పురేణావృతమంబుజాక్షి లిఖేన్మనోరంజన మగ్రతోపి . 


యామ్యాం పురీం యాతిరిపుః ప్రయోగాత్‌, 
స్వతంనివృత్యా రఘునాథ బీజాత్‌. (?) 
మహీపురాత్వూర్వమేవ ద్వాత్రింశ Hs మాలిఖేత్‌, 
అంతరే భూపురం లేఖ్యం కోణాగ్రే go సమాలిఖేత్‌. 
భద్రకాళీమనుం లేఖ్యం మంత్రం ప్రత్యంగిరాత్మకమ్‌, 
భద్రకాళ్యుక్తమార్గేణ పూజ్యాం ప్రత్యంగిరాం శివామ్‌. 


Padda 


G 


OQ 


31 


పుత్యంగిరా సాధన 


రక్తపుప్పైస్సమభ్యర్చ్య కవచం జప మాచరేత్‌, 
సకృత్చఠనమాత్రేణ సర్వశత్రూన్‌ వినాశయేత్‌. 
శత్రవశ్చ పలాయం తే తస్య దర్శనమాత్రతః, 
మాసమాత్రం జపేద్దేవి సర్వశత్రూన్‌ వినాశయేత్‌. 
యాం కల్పయంతీ ప్రదిశం రక్షేత్మాలీ త్వధర్వణీ, 
రక్షేత్మరాళాత్వాగ్నేయ్యాం సదా మాం సింహవాహనీ. 
యామ్యాం దిశం సదా రక్షేత్మక్షజ్వాలా స్వరూపిణీ, 
నైర్భత్యాం రక్షతు సదా మాస్మానృచ్చో అనాగసః. 
వారుణ్యాం రక్షతు మమ ప్రజాంచ పురుషార్టినీ, 
వాయవ్యాం రక్షతు సదా యాతుధాన్యో మమాఖిలాః. 
దం్రాకరాళవదనా కౌబేర్యాం బడబానలా, 
ఈశాన్యాం మే సదా రక్షేద్వీరాంశ్చాన్యాన్నిబర్హయ. 
AUP రక్షేదధోభాగే మాయామన్త స్వరూపిణీ, 


ఊర్ధ్వం కపాలినీ రక్షేత్‌ క్షం హ్రీం హుం ఫట్‌ స్వరూపిణీ. 


అధో మే విదిశం రక్షేత్కురుకుళ్లా కపాలినీ, 
ప్రవిచిత్తా సదా రక్షేత్‌ దివారాత్రం విరోధినీ. 
కురుకుళ్లా తు మే పుత్రాన్‌ బాంధవా నుగ్రరూపిణీ, 
ప్రభాదీప్త గ్రహా రక్షేత్‌ మాతాపుత్రాంత్స్వమాతృజాన్‌. 
స్వభృత్యాన్‌ మే సదా రక్షేత్సాయాత్‌ సా మే పశూన్సదా, 
అజితా మే సదా రక్షేదపరాజిత కామదా. న్‌ 
కేశం BARES ade కాసరాత్రికా, 

ఫాలం పాతు మహాక్రూరా వేగ కేశీ శిరోరుహాన్‌. 
(oS మే క్రూరవదనా పాయాచ్చండీ ప్రచండికా, 
శోత్రయోర్యుగళం పాతు తదా మే శంఖకుండలా. 
ప్రేత చిత్యాసనా దేవీ పాయాన్నేతయుగం మమ, 
మమ నాసాయుగద్వంద్వం బ్రహ్మరోచిష్ట మిత్రహా. 


౧౨ 


వా. 


On 


oe 


౧౮ 


౧౯ 


౨౯ 


౨౩ 


౨ 


ప్రత్యంగిరా సాధన 


కపోలౌ మే సదా పాతు భృగవశ్చాప సేధిరే, 
ఊర్చోష్టం తు సదా పాతు రథస్యేవ విభుర్ధియా. 
అధరోష్టం సదా పాతు అజ్ఞాతస్తే SS జనః, 
దంతపంక్తిద్వయం పాతు బ్రహ్మరూపీ కరాళినీ. 
వాచం వాగీశ్వరీ రక్షే ద్రసనాం జననీ మమ, 
చుబుకం పాతు మేంద్రాణీ తనూంబుచ్చస్వ హేళికా. 
కర్ణస్థానం మమ సదా రక్షతాం కంబుకంధరా, 
కంఠధ్వనిం సదా పాతు నాదబ్రహ్మమయీ మమ. 
జఠరం మేంగిరః పుత్రీ మే వక్షః పాతు కాంచనీ, 
పాతు మే భుజయోర్య్మూలం జాత వేదస్వరూపిణీ. 
దక్షిణం మే భుజం పాతు సతతం కాళరాత్రికా, 
వామం భుజం వామ కేశీ పరాయంతీ పరావతీ. 
పాతుమే కూర్చరద్వంద్వం మనస్తత్వాభిధా సతీ, 
వాచం వాగీశ్వరీ రక్షేద్రసనాం జననీ మమ. 
SELS సదా పాతు ప్రకోష్టయుగళం మమ, 
మణిద్వయం సదా పాతు ధూమా శత్రుజిఘాంసయా. 
పాయాత్మరతలద్వంద్వం కదంబవనవాసినీ, 
వామపాణ్యంగుళీ పాతు హినస్తి పరశాసనమ్‌. 

సవ్య పాణ్యంగుళీ పాతు యదవైషి చతుప్పదీ, 

నాభిం నిత్యా సదా పాతు జ్వాలాభైరవరూపిణీ. 
పంచాస్యపీఠనిలయా పాతు మే పార్వ యోర్యుగమ్‌, 
పృష్టం GFE పాతు కటిం స్వస్థనితంబినీ. 
గుహ్యమానందరూపావ్యాదండం బ్రహ్మాందనాయకీ, 
పాయాన్మమ గుదస్థాన మిందుమౌళిమన శుభా. 
బీజం మమ సదా పాతు దుర్గా దుర్గార్తి హారిణీ, 
ఊరూ మే పాతు క్షాంతాత్మా త్వం ప్రత్యస్య స్వమృత్యవే. 


౨A 


oe 


౨౮ 


oF 


30 


30 


3.9 


33 


3% 


3A 


౩౬ 


32 


33 


పుత్యంగిరా సాధన 


వాణీ దుర్గా సదా పాతు జానునీ వనవాసినీ, 
జంఘాకాండద్వయం పాతు యశ్చజామాశపాతినః. 
గుల్బయోర్యుగళం పాతు యో స్మాన్‌ద్వేష్టి వధస్వ తమ్‌, 
పదద్వంద్వం సదావ్యాన్మే పదావిస్ఫార్య తచ్చిరః. 
అభిప్రేహి సహస్రాక్ష పాదయోర్యుగళం మమ, 
పాయాన్మమ పదద్వంద్వం దహన్నగ్నిరివ eer. 
సర్వాంగం పాతు పానీయాత్సర్వ ప్రకృతిరూపిణీ, 
మంత్రం ప్రత్యంగిరాకృత్యా కృత్యా చ్చాసుహృదో సుహా. 
పరాభిచారకృత్యాత్మ సమిద్ధం జాత వేదసమ్‌, 
పరడ్రేషితశల్యాత్మే తమితో నాశయామసి. 

వృక్షాది ప్రతిరూపాత్మ శివం దక్షిణతస్కృధి, 

అభయం సతతం పశ్చాద్భద్రముత్తరతో గృహే. 

భూత ప్రేతపిశాచాద్యాన్‌ ప్రేషితాన్‌ జహి మాం ప్రతి, 
భూత (ప్రేతపిశాచాదీ SSS వినాశినీ. 
పరాభిచారశమనీ ధారణాత్సర్వసిద్ధిదామ్‌, 

భూర్జపత్రే స్వర్ణ SE లిభిత్వా ధారయేద్యది. 
సర్వసిద్ధిమవాష్నోతి సర్వత్ర విజయీ భవేత్‌, 
ఏకవృత్తిం జపేద్దేవి సర్వబుగ్గపదా భవేత్‌. 

భద్రకాళీ ప్రసన్నా భూదభీష్ట ఫలదా భవేత్‌, 
బందీగ్భహే సప్తరాత్రం చోరద్రవ్యే ష్ట రాత్రకమ్‌. 
మహాజ్వరే సప్తరాత్రం ఉచ్చాటే మాసమాత్రకమ్‌, 
మహావ్యాధి నివృత్తిస్సాన్మండలం జపమాచరేత్‌. 
పుత్రకార్యే మాసమాత్రం మహాశత్రుత్వమండలాత్‌, 
యుద్ధకార్యే మండలం స్యాద్ధార్యం సర్వేషు కర్మసు. 
అస్మిన్యజ్లే సమావాహ్య రక్తపుప్పైస్సమర్చయేత్‌, 

నత్వా న కర్తు మర్దాసి ఇషురూపే గృహాత్సదా. 


3౩౮ 


౩౯ 


vO 


a) 


3 


GA 


vE 


ve 


SE. 


గం 


ప్రత్యంగిరా సాధన 


PRO చతుప్పథే స్వగృహే గేహళీస్థలే, 
నిఖనేద్యం త్రిశల్యాది తదర్థం ప్రాపయాశుమే. 
మాసోచ్చిష్టశ్చ ద్విపదమేతత్మించి చ్చతుష్పదమ్‌, 
మాజ్ఞాతి రనుజానస్యాన్మాసావేశి ప్రవేశినః. 
బలే స్వప్నస్థలే రక్షేద్యో మే పాపం aiva, 
ఆపాదమస్తకం రక్షేత్తమేవ ప్రతిధావతు. 
ప్రతిసర ప్రతిధావ కుమారీవ పితుర్‌గృహం 


మూర్భాన మేషాం స్ఫోటయ వధామ్యేషాం కులే జహి. 


యే మే మనసా వాచా యశ్చ పాపం చికీర్పతి, 
తత్సర్వం రక్షతాం దేవీ జహి శత్రూంత్సదా మమ. 
ఖట్ఫడ్డహి మహాకృత్యే విధూమాగ్ని సమ ప్రభే, 
దేవి దేవి మహాదేవి మమ శత్రూన్వినాశయ. 
(త్రికాలం రక్ష మాం దేవి పఠతాం పాపనాశనమ్‌, 
సర్వశత్రుక్షయకరం సర్వవ్యాధి వినాశనమ్‌. 

ఇదం తు కవచం జ్ఞాత్వా జపేత్రత్యంగిరాబుచమ్‌, 
శతలక్షం ప్రజప్త్వాపి తస్య విద్యా న సిధ్యతి. 
మన్రస్వరూప కవచ మేక కాలం పఠేద్యది, 
భద్రకాళీ ప్రసన్నాత్మా సర్వాభీష్టం దదాతి హి. 
మహాపన్నో మహారోగీ మహాగ్రన్థ్యాది పీడనే, 


కవచం ప్రథమం జప్త్వా పశ్చాదృగ్దపమాచరేత్‌. 


పక్షమాత్రాత్సర్వరోగా నశ్యంత్యేవ హి నిశ్చయమ్‌, 
మహాధన ప్రదం పుంసాం మహాదుస్స్వప్న నాశనమ్‌. 
సర్వమంగళదం నిత్య వాంఛితార్థ ఫలప్రదమ్‌, 
కృత్యాది HAS WR పురస్తాజ్ఞాహుయాద్యది. 
ప్రేషితం ప్రాప్య SBS వినాశం ప్రదదాతి హి, 
స్వగృహ్యోక్తవిధానేన ప్రతిష్టాప్య హూతాశనమ్‌. 


RO 


23 


NY 


AA 


nE 


౫౭ 


౫౮ 


Ae 


౬౦ 


౬౧ 


34 


vui 


35 


త్రికోణకుందే చావాహ్య షోడశైరుపచారతః, 

యో మే కరోతి మన్రేణ ఖట్ఫడ్డహీతి మంత్రతః. 
హునే దయుతమాత్రేణ యన్రస్య పురతో ద్విజః, 
క్షణాదావేశ మాప్నోతి భూత గ్రస్తకళేబరే. 
విభీతకమపామార్గం విషవృక్ష సముద్భవమ్‌, 
గుళూచీం వికతం కాంతమంకోలం నింబవృక్షకమ్‌. 
త్రికటుం సర్ష పం శిగ్రుం లశునం భ్రామకం ఫలమ్‌, 
పంచ బుగ్శ్భిస్సుసంపాద్య ఆచార్య సహితశ్ళుచిః. 
దినమేక సహస్రం తు హునేద్యాన పురస్సరః, 
సర్వారిష్ట స్పర్వశాంతిః భవిష్యతి న సంశయః. 
శత్రుకృత్వే చైవమేవ హునేద్యది సమాహితః, 

స శత్రుర్మిత్ర పుత్రాదియుకో యమపురీం వ్రజేత్‌. 
బ్రమ్మాపి రక్షితుం నైవ శక్తః ప్రతినివర్తనే, 
మహత్మార్య సమాయోగే ఏవమేవం సమాచరేత్‌. 
తత్కార్యం సఫలం ప్రాప్య వాంఛితాన్‌ లభతే సుధీః, 
ఇదం రహస్యం దేవేశి మంత్రయుక్తం తవాన ఘే. 
శిష్యాయ భక్తి యుక్తాయ వక్తవ్యం నాన్యమేవ హి, 
నికుంభిళామింద్రజితా కృతం జయ రిపుక్షయే. 


పుత్యంగిరా సాధన 


ev 


౬౫ 


or 


౭0 


౭౧ 


౭౨ 


ఇతి శ్రీ మహాలక్ష్మీతన్తే ప్రత్యక్షసిద్ధి ప్రదే ఉమామహేశ్వర సంవాదే 
శ్రీ శంకరేణ విరచితే శ్రీ ప్రత్యంగిరా కవచమ్‌. 


సాహితీ సార్వభౌమ, సరస్వతీ కంఠాభరణ, అవధానిశేఖర 
ఆశుకవి చక్రవర్తి, రూపక సమ్రాట్‌, కవితా సుధాకర 
కవిమల్ల, కవి కులపతి 


డాక్టర్‌ ప్రసాదరాయకులపతి 


కవి నుండి బుషి - బుషి నుండి యతి, 
యతి నుండి పీఠాధిపతి - నేడు - 


బృందావనేశ్వరి శ్రీ రాధ కరుణించి 
తన దర్శనంబు - మంత్రంబు నొసగె 


వజ్ర వైరోచని - భద్ర - దుర్గా సఖి 
నిరతంబు రక్షగా నిలిచి యుండె 


దివి నుండి బొమ్మయై దిగి వచ్చి కాళిక 
షట్‌ శతాబ్దంబుల చరిత Bay 


పిలిచి సిద్ధేశ్వర్‌ పీఠాధి దేవత 
.కుర్తాక మఠ జగద్దురుని జేసె' 


అతడు PAYS జగద్దితము కొరకు 

దేవతలు పంపవచ్చిన దివ్ముడెవరొ ! 
జ్ఞానియును - యోగి - కవిలోక చక్రవర్తి 
అతడు సిద్గేశ్వరానంద యతివరుండు. 


Sri Sa} Sree Printers Lakshmipuram 1st Line Cell, 9848232225 


